సామాన్యుడి 
మహా వాక్యాలు 


రచన 
ఆచార్య రాణి సదాశివమూర్తి 


The Institute of Sanskrit and Indological Studies 
VISAKHAPATNAM 
2017 


సామాన్యుడి 
మహా వాక్యాలు 


రచన 
ఆచార్య రాణి సదాశివమూర్తి 


The Institute of Sanskrit and Indological Studies 
VISAKHAPATNAM 
2017 


సామాన్యుని మహావాక్యాలు 
ప్రకాశకులు: 


The Institute of Sanskrit and Indological Studies 
విశాఖపట్నము 


రచన: 

ఆచార్య రాణి సదాశివ మూర్తి 
సాహిత్య విభాగం, 

రాష్ట్రియ సంస్కృత విద్యాపిఠం, 


తిరుపతి, 517507 ఆంధ్రప్రదేశ్‌. 


ప్రతులకు: 

శ్రిమతి రాణి రాధామాధవి, 

"సుమేరు", డోర్‌ నం. 23-2-204, ప్రాట్‌ నం. 17, 
టి. టి. డి. ఫేజ్‌ |! ప్లాట్స్‌, యమ్‌. ఆర్‌. పల్లి, 


తిరుపతి 517 502 ఆంధ్రప్రదేశ్‌ 
Ph: 9440246354 


ప్రథమ ప్రచురణ : 2017 
దుర్ముఖ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ 
ముద్రించిన ప్రతులు : 1000 

అ సర్వ హక్కులు రచయితవే 


మూల్యము: రూ. 75/- 


తొలి స్పందన 
శ్రిగురుభ్యో నమః. "సామాన్యుడి మహావాక్యాలు" పేరిట 
మహానుభావులైన మాగురువుగారు ఎత్తిన కలాన్ని 
దించకుండా మనకు అందించిన నూరు రసగుళికలకు అతి 


సామాన్యురాలినైన నన్ను ముందుమాట వ్రాయమనటం నాకు 


అసిధారావ్రతమైనా మహాప్రసాదంగా స్వీకరిస్తూ ..... 


"నేను సామాన్యుణ్ణి నాకు నేనే మాన్యుణ్ణి అన్నీ అందితే 
అసామాన్యుణ్ణి", అని అతి సామాన్య వాక్యంతో 'నేను' అనే 
సామాన్యుని స్వాభిమానాన్ని, రవ్వంత ఆసరాతో అందలాన్ని 
అధిరోహించగలననే మనో స్పెర్యాన్ని , "నేను పై అంతస్తుకు 
వెళ్ళాలి. ని వీపుని నాకు సోపానంగా ఇస్తావా" అన్న 
వాక్యంలో ఆ 'నేను' అనే వ్యక్తి యొక్క దురహంకారాన్ని, 
మారుతున్న మన ప్రామాణిక విలువలను, స్వార్థపూరితంగా 
ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న "నేను .. నాది ..నాకు" 


అన్న భావజాలాన్ని దర్పణం పట్టి చూపిస్తూ "గాలి 


విచనంతవరకూ దీపం నిశ్చలం, మరో ఆలోచన 


రానంతవరకూ నా బుద్ది నిశ్చలం అంటూ చంచలమైన 
బుద్ది యొక్క చపలత్వాన్ని చెప్పకనే చెపుతూ, "నేను 
అజ్జానినా? నాకు తెలియనిదేముంది? " అంటూ సాగించిన 
వాక్యాల పరంపర ... వ్యంగ్యం, వైరాగ్యం, తాత్త్వికత, భావుకత, 
స్వాభిమానం, సునిశితత్త్వం ... అనే షడ్రుచుల మేళవింపుతో 
రాబోయే ఉగాదికి మాఘంలోనే షడ్రసోపేతమైన పచ్చడిని 
మనకందించినట్లు గా ఉంది. పండిత పామర తారతమ్యం 
లేకుండా అందరికీ అవలీలగా అవగతమయ్యేటట్లు అందించిన 
ఈ నూరు వాక్యాలు అరచేతిలో ఉన్న అమలకంలా సర్వులకూ 
సర్వదా ఉపయోగపడతాయని, నావంతు అభిప్రాయంగా 


తెలియ జేస్తూ ... నమస్తే! 


ఇట్లు మీ 

పద్మ పోతుకూచి 

(డా. పద్మ పోతుకూచి ) 

మనొోవిజ్ఞా నశాస్త్ర నిపుణురాలు ప్రవర్తనావిశ్లే షకురాలు; 
హైదరాబాద్‌ 

దుర్ముఖ నామన సంవత్సర మాఘ బహుళ తృతీయ, 
సోమవారం, ది. 13-02-2017 


నానుడి 

మహావాక్యాలు ఈ జగత్తు కుకారణభూతమైన బ్రహ్మతత్తా వన్ని 
బోధపరిచేవి. సామాన్యులం మేం. మా కెందుకా వేదాంతం 
అని పక్కన పె/నెట్టిస్తుంటాం మనమంతా. అయితే 
సామాన్యులమైన మనందరిలో ఒక భావరాశి దాగి ఉంది. మన 
జీవితం. మన సంసారం. మన ప్రపంచం. విటిని 
కాపాడుకోవటానికి మన ఆలోచనలు మనవి. మన తర్కం 
మనది. మన ప్రాచీన భారతం మనకిచ్చిన భావసంపదకు, 
మహోన్నతమైన విలువలకు మన భాష్యం మనది. అందరూ 
ఇదే నిజమనేలా ఒప్పించి బెననిపించటంలో మనకు మనమే 
సాటి. అటువంటి మనందరి ఆలోచనలకు దర్పణమే ఈ 
సామాన్యుడి మహావాక్యాలు." 


ఈ చిన్ని పొత్తాన్ని వ్రాసి తొలిస్పందన కోసం అడిగిన వెంటనే 
తనకున్న ఎన్నెన్నో ముఖ్యమైన 
సమావేశాలున్నావాటినన్నింటిని ప్రక్కకు పెట్టి ఎంతో 
మన్ననతో తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందించిన 
శ్రిమతి డా. పద్మ పోతుకూచి గారికి నా మన:పూర్వక 


ధన్యవాదాలు, 


ఈ పుస్తకాన్ని తమ Institute of Sanskrit and 1౧60100162! 
Studies , Visakhapatnam ద్వారా ప్రచురిస్తు న్న ఆత్మీయ 
మిత్రులు డా. ఇవటూరి శ్రీనివాస రావు గారికి 


హృదయపూర్వకధన్యవాదాలు. 


మన పనులు పెరిగిపోయి నానాటికి కాలం సంకుచితమై 
పోతోంది. ప్రబంధాలను చదవలేం. రూపకాలను చూడలేం. 
గానసభలను ఆస్వాదించలేం. ఆటైనా పాటైనా, కథైనా, 
కావ్యమైనా ఎంత చిన్నదైతై అంతం ఆనందం మనకు. ఇది 
సంక్షిప్త సందేశాల యుగం. కనుకనే ఈ సంక్షిప్తరచన. 
చదవండి .. ఆలోచించండి. ఆనందించండి. 

నమస్సులతో 

ఆచార్య రాణి సదాశివ మూర్తి 

దుర్ముఖనామ సంవత్సర మాఘ బహుళ తృతియ, 
సోమవారం ది. 13-02-2017 

విజ్ఞా పనము: ఈ పుస్తకమునందలి చిత్రములన్నియు గూగుల్‌ 
సౌజన్యముతో డౌన్‌ లోడ్‌ చేసి ఉపయోగించినవియే. 


సామాన్యుడి మహావాక్యాలు 


రచన: ఆచార్య రాణి సదాశివ మూ 


1. నెను చార్వాకుణ్స కాను కాని 
"చారు" వాక్యాలు నాకు ఇష్టము. 


"తిను. తిరుగు. నిదురించు." 


2. జగత్తు మిథ్య 
బ్రహ్మమే సత్యం జ్ఞానిక 
జగత్తు నిజం నాకు 


ఎందుకంటే నా బ్రతుక నా జగత్తు. 


3.నా వెతల కతలు వినేందుకు 


ని చెవుల జతను నాకిచ్చెయ్యి. 


4. నావి ముమ్మాటికి కష్టా ల. 


నాకు తెలుసు కాబట్ట 


మరి నివి!!!?? కష్టాలానో కాదో? 


వ్‌ సామాన్యుణ్ణి నాకు నేనే 


అన్ని అందితే అసామాన్యుణ్ణి, 


మాన్యుణ్ణ. 


నన్నర్దం చేసుకోవటానికి 


ంచమింకా ఎదగాలోయ్‌. 


ప్రష 


న 


6. నాకు కోపం లేదంటే వినవ్‌ం? 
విసిగిస్తా వ!? 


నేను కోపిప్పినో 


1] 


7.నా గురించి నేను 
చెప్పుకోవటం నాకిష్టముండదు 
కాని. 

నాలో అందరూ సన్మానించుకోదగ్గ 
మహాత్ముడున్నాడు. 


ఆరోజు రావాలంతే. 


O 


౧ 0 మ 
క సు. | ౧ 
౦రరారారంరరరరె 


మైకా, 
a sl = 
ఆ౦౮రిరరిరరర ల 


12 


8. నాకు నేనే గురువుని. 


నాకు మాత్రం శిష్యులు కావాలి. 


రలిరి 0౦6౮ల ల6గ్ర 
ర్‌ (4 


EI ౮ 


| చ! 
| | 
PEM ౮ 


/0 
న 


Ce 


0. నేను అహింనావాదిని, 
కాదన్న వాణ్ణి చెవి మెలిపెట్టి 


ఒప్పిస్తా. 


10.నా బాధలన్ని తొందరగా 


ఎనియ్యి,. 


ఇంకా చాలామందికి చెప్పాలి. 


15 


11. వెలుగుండగాన వినెవాళ్ళని 
పట్టు కోవాలి 

చికటిపడితే ఎవడి లోకం 
వాడిది! 


14.నా గతం పురాణం 
నా జీవితం ఇతిహాసం. 
నె చెప్పిందే వదం. 


నన్ను ఒడపోసి చూడదే 


13. ఎవడికి వాడికి 
ఎప్పటికప్పుడు 


"నను" నిజం, నువ్వబద్దం. 
టు 


18 


14. నాలో ఒక రాక్షసుడున్నాడు, 


నం కావాలనుకున్నది దరికదాకా 


పడుకోనివ్వడు, 


ఎవ్వరిని 


నిశాచరుడు కదా! 


19 


15. నాలో ఒకదేవుడున్నాడు. 


నాకు నువ్వు మంచి చెయ్యి. 


స్తాడు 


నిన్ను చల్లగా చూ 


20 


16.నాకెష్టమైనది చెయ్యటమే ప్రపంచధర్మం. 


నిన్ను బాగా "అర్దం" చేసుకోగలను నేను. 


నా కోరికలన్ని ఎప్పటికప్పుడు తీరాలన్నదే 
నా ఒక్కగానొక్క కోరిక. 


నా కష్ణాల్లో వచ్చావు సరే, 


నా సుఖాన్ని మాత్రం ఒంటరిగా 
అనుభవించని, 


అదే నాకు మోక్షం. ఇవే నాపురుషార్ణాలు" 


21 


17..నా ఓర్పు ఆకాశమంత. 
పరిధిలో ఉన్నంత వరకూ 
మెరిసే గ్రహతారకలే. 


పరిది దాటితే ఉల్కాపాతాలే, 


22 


18. నేను ముక్కుసూటి అంప లస, 


తిన్నగా ఉంటేనే గౌరవిస్తా నాటి 


1 


El) ,/ గ 
రా లక్‌ EE, FE i శ 
ఇ - | © 


/ 
/ 


సక 
EY 


23 


19.నా కంటి గొప్పవాడొస్తి 

గౌరవిస్తా, 

వాణ్ణి చూసి ప్రపంచం నన్ను 
£9 


మరువకూడదనే భయంతో. 


20. నా బట్ట కంపు తెలియకుండా 


అతరులదా. 
ar) © 


నా మనసు మకిలి 


తెలియకుండా నవ్వులు పులిమా. 


గ్రా 


21. గాలి విచనంతవరకూ దీపం 


నిశ్చలం, 


మరో ఆలోచన రానంతవరకూ నా 


బుద్ధి నిశ్చలం. 


26 


22. నాలోని జలపాతాలు 


నింగివైపే ప్రవహిస్తాయి.. 


నాలోని పర్వతాలు పాతాళంలో 


వెళ్ళూనుకున్నాయి. 


27 


౨౨. నువు వింటి గుసగుసలు, 


వినవో మరి విసవిసలే. 


24. నెను మునిని, 


నా లోపలే మాట్లా డుకుంటాను 


29 


25. నాకు నిగ్రహం ఎక్కువ. 


అందిన దానిమీదే మక్కువ, 


=7 [5 


AS SAY, 
జ ప్త Vil 
NE Es త్ల 


30 


26. కంటిముందు లేకపోతే 


దేన్ని నేను చూడను. 


౨/.. నేనంటి తెలియనంత పెద్ద 


'నేను' నాలో ఉన్న నేను. 


32 


25. నేను, విశ్వం కంటి పెద్దది. 


విశ్వమంతా అదె. అదె విశ్వం 


దానికి, 


33 


౨౦. నెను అనాది. నేను అనంతం, 


నేను అణువు. నను సర్వస్వం. 


30. ఎప్పుడూ నా ఇంటిపెరు, నా 
వంటి పరునా జన్మను 
గుర్తుచస్తు న్నా 

నేను మనిషిగా పుట్టా నున్న 
విషయాన్ని మరిచిబోయాలా చేసే 
సందర్భాలే నా జీవితంలో ఎక్కువ. 


31. చుటూ ఉన్న ప్రపంచంలో ఎన్ని 
ల 
అంతరించిపోతున్నా 


నెను నమ్మనిది ఒక్కటె. నా 


మరణం. 


36 


32, పోయదాకా తెలియదు నేను 


పోతానని, 


పోయాక తెలియదు. నేను 


పోయానని. 


అందుకని ననెప్పుడూ బరంజీవినే, 


37 


33. నా శరీరం మీది ముడుతలు, నా 
నెరిసిన జుటూ చెబుతున్నా 

లు 
నా మనస్సు ఒప్పుకోని విషయం నా 
ముసలితనం. 


38 


34. నికు వ్యాధి వస్తే శరీరానికి అది 


ఒక వికారం, 


తటు కోవటము దానికి మంచి మందు, 


లు 


39 


35. మందగించిన నా చూపులో 
ని ఆరోగ్యం కూడా ఒక వ్యాధే. 


40 


36. పదవి ఉంటి చాలు నా వ్యాధి 
వ్యాధికాదు. 
ఏ పదవీ లేకపోతే నా ఆరోగ్యం కూడా 


ఒక వ్యాధి. 


41 


37. సంసారం దుఃఖమయముని 
ఎందరు చెప్పినా నాకీ దుఃఖము 
తియ్యగా అనిపస్తు ౦ది కారణం ఈ 


సంసారంలో అందరూ నాలాగే 


దుఃఖిస్తూ ఆనందించివాళ్ళ. 


Sy, Ph 
లో )) 
స్థ 
A rt CD . 


38. నెల నెలా జీతమడగని భార్య, 
ఆస్తిలో భాగమడగని కొడుకులు, 
అడిగినప్పుడల్లా పాతబాకి 
అడగకుండా అప్పచ్చే మిత్రుడూ 
ఈ జగత్తు లో ఎంతో పుణ్యం 
చేసుకుంటేకాని దరకరు. 


39౦. నాకందని ఇం 


తృణమ్‌ నాకు, 


44 


40. ఒక్క పిలుపుకే అజామిళుడికి 
వైకుంఠమిచ్చిన దేవుడు 

నా భక్తికి ఎంత బాకి పడ్డా డో!? 

నా బాకి ఎప్పుడు తీరుస్తా డో!? 


45 


41. నిముషం..ఈ రోజు చేయాల్సిన 
పనుల పట్ట కనిముషం... నిన్న 
పూర్తికాని పనులపై బెంగ.నిముషం.. 
మర్చిపోయినమంత్రాల చింతన, 
నిముషం... నైవద్యానికి అరటిపండు 
లేదని ఇల్లా లిపైకోపం. అవసరార్ధం 
గుడనివెదనం.చివరి నిముషం... 
అపరాధక్షమాపణళ్లో కం మాత్రం 
గట్టగా చదువుతా. ఇది నా పూజ. 


42. దెవుడకి మాత్రం నెనెప్పటికైనా 
మారుతానని ఆశ, 

దెవుడు అమ్మ లాంటి వాడు, 
అందుక కరుణిస్తూ నేఉన్నాడు. 


47 


43. నన్ను నా కొడుకు 
ఎడిపించినట్టు వాణ్ణి వాడి కొడుకు 
ఎడిపించాలని నా మనుమడికి నేను 
శిక్షణ ఇస్తు న్నానని ఆరోపణ అందుకే 
నేను చేరుకున్నది ఈ 

వృదా శ్రమానికి 


48 


44. నేనున్న వృద్దాశ్రమంలో చోటు 
లేదట. నా భార్య వేరే వృద్దాశ్రమంలొ 
ఇది మా వాన ప్రస్థం. ఇదే మా 


ఇంద్ర ప్రసం. 
థ్‌ 


కక 
1 
£1 
క] | 
లా కసీ 
క్ష్‌ జ్‌ 
గీ జ 
YL 
| Fa Po ఇ 
నా ననన క్ష mY 
| || fF 
| శతా నానా లూ. i 
1 క. 
| a 
| | 
[క్‌ | 
iy ర 
| : ll 
జ | 
f | 


49 


45. పుట్టిన దగ్గరనుంచి పంజరానికే 
అలంలఠలాలాలు, 

చిలుకని పట్టంచుకున్నది లెదు. 
చిలుకకి విసుగెత్తి ఎగిరిపోయింది. 


50 


46. నిత్యం భయాలలో మునిగి తేల 
వాడికి భయం కూడా అభయము, 


4/7. మనసుకు పట్టన కెలుం 
వదిలించటానికి చింతపండుకోసం 
ఎదుకుతున్నాను, 


"చింత" పండాలి కదా, 


౨52 


48. విద్యుత్తు బల్బుల కాంతిని 
తట్లు కోలేక నాలోని సత్సం 
టి = 
పారిపోయి తమస్సులో 
దాక్కుంది. తమస్సు తెల్లగా 
నవ్వుతోంది.మరి నామాటేమిటని 
రజస్సు మరింత ఎర్రబడింది. 


49. కాలం .... 

నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాచుట్టూ 
ఉన్న మావి, నాబాల్యంలో నా ఆటపాటలలో 
కలిసిపోయింది. 

నేను పెరుగుతున్నకొద్దీ నాలోని మమకారమై 
నన్ను పెనవేసుకుంది. 

నా ముసలితనపు శిశిరంలో చలితోడేలై నన్ను 
తినెయ్యటానికి పొంచి చూస్తో ందిముసలివాణ్ణి 
నన్ను తింటే దాని ఆకలి తీరదని దానికి 
తెలియదు.చెబుదామంటే నాకది కనబడదు. 


50. నీ ఇంద్రియాలకు ఆకలేసిందా? 


ప్రపంచాన్ని తినకు. చెప్పంది శాస్త్రం. 


జ్ఞ 


రెనన్నాను కాని నా చుట్టూ ఉన్న 


(ర 


పంచాన్ని చూస్తే తోడేళ్ల మందలో 
కుందెలులా ఉన్నదినా ఉనికి. 
ఇంతలో సూర్యోదయమైంది. 
తోడేళ్ళు మాయం. 

వెలుగుతోనే నా ఆకలి తీరిపోయింది. 
శాస్త్రం ఎప్పుడూ మంచే చెబుతుంది. 
వబ చూడాలంతే. 


ఏ౨ 


D1. మనస్సును బంధించమన్నారు 
కదాని ప్రయత్నించాను. 


చేతికి లక్కని ఊహల ప్రవాహమై 
పారిపోతోంది. 
అది అనంగం., 


52. ప్రపంచాన్నర్హం చేసుకోవాలంటే 
నన్ను నేను తెలుసుకోవాలట. 
అందుకే ఈ 'సాష'ధ్యాయం, 


ఏ7 


53. సత్యం గనిలో వజ్రం లాంటిది. 
ఎంతతవ్వినా ఎప్పుడో కాని 
బయట పడదు. 


58 


54. త్యాగం చెస్త అమరత్వం 
వస్తుందట 

ఏం విడిచిపెడదామన్నా ఏదో ఒక 
కర్మబంధం, 

అందుక పనిచెయ్యటము వదిలేశా. 


59 


క్‌; నిన్న నేడు రపటి శాంతికి 
యుట్లన్నారు, 
ఎంత ఎక్కినా నేటి మెట్టు మిదే 


నిలబడి ఉంటున్నాను. 


60 


56. అందరిగురించి పరోక్షంలో చెడు 
మోట్ట్లా డటం అలవాటయిన నాకు 
నా వెనుక ఎవరో ఏదో 
మాటా డుతున్న ట్టనిపంచ 

య టె 
వెనుదిరిగితే అద్దంలో నా ప్రతిబింబం, 
నెను ఆపినా నాగురించి అది చెడుగా 
మాట్లా డుతూనెఉంది. 


Pra ah 


స గ 


thiigns 


57. భయంతో బ్రతిమాలే వాళ్ళని 
ఎంతమందిని చూసినా 

నేను మరొకరిని బ్రతిమాలినప్పుడే 
దయ అంటే ఏమిటో తెలిసిందే. 
అయితే అప్పటిక 

దయ చూపగల సి తిలో నేను లేను. 


62 


58. నిదురలో ఉన్న నేను 

నా మనస్సు బ్బ రమనుకున్నాను 
మెలకువ వచ్చినప్పుడు తెలిసింది 
అది దప్పిక గ్‌ న్న పక్షి గొంతంత 
చంచలమని, 


63 


59. నా హృదయం .. 
ప్రేమిస్తే కుసుమం... 
అధికారమిస్తే పాషాణం ... 
క్రో అస్తి అగ్ని గుండం... 
ద్వేషిస్తే ధూమ చయం, 


ఇది హదయమేనా? 
నా 
Pe” ల ల (NY 

OG AXE, 
గ సన్‌ను చ గ 
{11 y సీ గట | న్న y న = 

క Poh eo కడ న 

లైన గడం సట 
కలి. 


PAL ( 
aC ర. 2) గా ' 
4 అలు 1 ( | \ క 
త్త యా 1 Hd సీ శ్వ కట 
(1 కావే ఇళ (1 
ఓ - + fe | 


64 


60.. ప్రతిరోజూ నిన్నటి నా 


పరిస తుల స్నిరంగా లెవు. 
నై తప్పు చేశానంటే ఒప్పుకో ను, 


® 


® 


66 


62. వెలుగులిని దివ్వె .. నవ్వు లని 
మోము 
ఉంటాయా? రెండంటికె బ్రరణ 


కావాలి, 


63. ఎండలో తిరుగుతా. వానకు 
తడుస్తా, 

ఎడారిలో పయనిస్తా, 
పర్వతాలనధిగమి స్తా, 

చిన్న మాట పడక పోతే ఓర్పు 
లదంటే ఎలా? 


64. నిశ్చయమనే కోట గోడ మధ్యలో 
ఉన్న గట్ట గుండె నాది. 
దానికి తగిన పలకరింపి లెదు, 


69 


65. మనస్సు ఒక నిర్మల 
ప్రవాహమైతే దేన్నైనా అది 
కడగేస్తు ౦ది 

దాన్ని ఒక అడుసును చేసేవా 
కడిగేందుకు ఏమి మిగలదు. 


66. నన్ను నమ్మిన వాళ్ళు 
నేననుకున్నట్టు ప్రవర్తించకపోతే 
ద్రోహం. 

మరి నన్ను నమ్ముకున్న వాళ్ళకు 
ననమిస్తు న్నాను? 


71 


67. నన్ను బొగడకు. నన్ను 
బొగడకు .. అంటూనే ఉన్నాను, 
మరింతగా పొగిడేవాళ్ళు 
పెరుగుతున్నారు. 

అది నాకు పొగడ్తలమిద ఉన్న 
ఇష్టాన్ని తెలుపుతున్నది. 


మై tA 
న Uk TE 
wo TR TA 
fC 


68. దర్పాన్ని చూపి సర్పంలా 


పు మొగలి పొదలలో 


అభిమాన 


నివ 


సించనా? 


ర్పునిలా కన బడకుండానే 


కంద 


చెయ్యనా? 


జీవనవనాన్ని నందనం 


73 


69. నా శరీరానికి నేను చేసి 
అలంకారాలన్ని "నా "ప 
మెరుగుల, 


గుండెలోతులకి చేరని మెరుపులే. 


74 


70. నా మాట కరినమనే 
మూర్లుడెవడని? 


75 


71. నను అజా నినా? 


ఇ 


నాకు తెలియనిదెముంది? 


72. ఇంతగ ప్ప పరంపరకి 
వారసుణి. 
t9 


ఇంకా నే చెయ్యవలసింది ఎముంది? 


73. నే చేసే మంచిలో భాగం 
కావాలంటూ వచ్చేవాళ్ళింతమందా? 
నా తప్పులో కూడా భాగం 
తీసుకుంటావా మరి? అనగానే 
తనీ కనబడడే? 


78 


74. నేను నికు నాకున్నంతలో 
ఇస్తాను కాని 
మరి నువ్వు నాకేమిస్తా వు? 


చనా? తన్‌ 
Ee pet an ara 


Man Eg 


(0 


[art 


= క్‌ wi, | || 
న Te We) 
~~ = wr eh 


rm 


75. నన్ను తినని! మీద పడకు. 
మిగిలే నికిస్తా! నేను దాతనే. 


76. నేనెంతో చెద్దా మని ఎప్పటినుంచో 
అనుకుంటున్నాను. 
కాని అవకాశం రావటం లేదు. 


77. అందరూ పనిచేసి వాళ్ళేగా. 
నెను కూడా అవ 


సరమా? 


82 


78. ననందరిలా చెయ్యను. 


ప్రత్యెకత ఉండాలి. 


దానికి ఒక 


83 


79. నాలో ఒక రాముడు, 


, బలరాముడు 


పరశురాముడు 


శ్రాంతి 


స్తుతంవ 


64 


ప్ర 


అయితే వారంతా 
తిన కుంటున్నారు 


ఉన్నారు. 


80. నాలో కల్కి, కలి ఇద్దరూ 
ఉన్నారు. 

కల్కి అంగుష్టమాత్రంగా ఉన్నాడు. 
కలి పర్వతంలా పెరుగుతున్నాడు. 


81. నా పిల్లలని ప్రిమించటంలో నేను 
దశరధుణ,. 

£9 
నా పలల తప్పులను 
సమర్థించటంలో ధృతరాష్ట్ర ణి 


86 


82. నా దెహం నాఇల్లు. "నను" ఆ 
ఇంటికి పెద. 

© 
"నేను" కు ముద్దు లపట్ట "నాది", 
ఇంక గొడవ గొడవ. 


83. ఎదైనా "నాది" అంటే ఇష్టం. 
నిదంటే తట్టు కోలేని కష్టం. 


చం! ఆఅ) సనన్‌ గగ 
Se రశ 
బై 


ye గ్లో గ. 
| టే నక | 
AS 


84. నేనేం చేసినా పదిమంది 
చూడాలి, 

అందరూ పొగడాలి. అప్పుడే చేస్తాను 
అందుకే చేస్తాను. 


89 


85. వేదాంతంలో కూడా నాకు 
నబ్బన పదం | అహం", 


"అహంతా" నేనే, "ఇదంతా" నేనే, 


90 


86. నను నేనన్నదే నాకు తెలిసన 
నిజం, 

నను ఒప్పుకునే నిజం వరెదైనా 
ఉంటే అది పక్కవాళ్లకోసమే. 


87. ఆశల పునాది పై శూన్యంలో 
కూడా ఊహల విశ్వాన్ని 
సృష్టించుకునే స్వాప్నిక విధాతను 
నెను, 


HE 
rp వ 
ర్వ త్ర 
ss 
fe a 


a 


Rss 


క. 


SIE 

(2 

NG 
టన 


అతి 


88. నాదనుకునే జగతు ను ఎవరిని 
కాపాడుకునే పాలకుణీ నేనే, 


దమించెనా 


869. శిథిలమైన ఆశలను, 
ఆలోచనలోనూ నవోత్పత్తి కోసం 
లయం చేసి లయ కారుణ్ణ నెనె. 


94 


90.నేను పై అంతస్తు కువెళ్ళాలి. 
ని వీపుని నాకు సోపానంగా 
అమరుస్తా వా? 


శ్‌ pk | 


Ae నో 


జ్‌ 
ఇ | 


Ey ప 


9౨5 


91. జీవనం ఒక సమరం కాదు. 
జీవనం ఒక కళ కాదు. 

అదోక విద్య. నా అనుభవము 
అధ్యాపకుడు. నేను నిత్య విద్యార్థిని, 


92. మేఘాల వెండి అంచులలోని 
మెరుపులు 
బిగురించే నాఆశల కన్నుల 


జిలుగులు 


97 


93. దుఃఖం లోనూ, నిట్టూ ర్పు 
లోనూ కూడా 
ఆనందాన్ని చూసి నేను 


తాలి.కుణి కానూ? !? 
దస ణం 


స 

దీ (అ, 

గ 45 10 గా 
i \y | 


QUE 
1 | / 


(1) 


sas) 


94. ఆకాశంలో విహరించే నాకు 


భూమంతా రధము, 


95. జీవనగమనంలో 
ఎత్తు కుఎదిగిన కొద్ది 
శ్వాసమిద ధ్యాస, 
బ్రతుకు మీద ఆశ. 


100 


96. పరుగుపందెంలో పాల్గొ న్న 
ఆటగాడలా ప్రక్కనున్న వాణ్ణి నెను 
పట్ట ంచుకోను 


నా పరుగు నాది. నా గెలుపు నాది, 


వటంటి నాకు బాగా ఇష్టం. 


97, 


అయితే నేను వేటగాణి కాదు. 


£9 


మృగాన్ని అని తెలిస సరికి 


నేను మోహపు వలలో ఉన్నాను, 


102 


98. నా పగటి కలలనన్నింటిని 
పండి చేసి జల్రిస్తె ఆ కణాలు 


రాత్రి గగనాన్ని 


తారకల అలంకరించాయి. 


103 


99. నా జీవన యజ్ఞా నికి 
నెనె బుతిక్కుని. ననె 
యజమానిని, 


104 


100.వెదాంతులకి నాలుగే 
మహావాక్యాలు 

నా లాంటి సామాన్యుడికి బ్రతకటం 
నేర్పేవన్నీ మహావాక్యాలే, 


105 


పేరు : రాణి సదాశివ మూర్తి 
జననీజనకులు : డా. రాణి శ్రీనివాస శాస్త్రి, శ్రీమతి రాణి శ్రీదేవి 
జనన తేది = 30.11.1958 
విద్యార్హతలు క MA (Sanskrit), Ph.D, MA (English), MA (Philosophy), 

Vedanta Vidyapraveena, Jyotisha Acharya, MBA, 

PG Diploma in German, NET (UGC), CIC (IGNOU) 
వృత్తి : రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సాహిత్యవిభాగంలో ఆచార్యుడు 
ప్రత్యేకవిషయాలు 
సంస్కృత కావ్యశాస్త్రం, వైదిక ఛందశ్శాస్త్రం, తంత్రములు, ప్రాచీనభారతీయ విజ్ఞానం, ప్రాచీన 
నిర్వహణాశాస్త విశేషాలు మొదలైనవి 
బిరుదములు 
సంస్కృత బంధు (2000సం.లో), విజయ్‌ శ్రీ (2005), నాట్యరవళి స్టేట్‌ టాలెంట్‌ అవార్డ్‌ (2007), 
వ్యాస్‌ భారతి (2007), ప్రజ్ఞాభాస్కర (2010), 
రచించిన గ్రంథములు: 
వదత సంస్కృతమ్‌, Vedic Prosody - lts Nature, Orign and Development, నవరత్న దీపిక, 
చాక్షుష యుగ్మం, ధ్వన్యాలోక పారిభాషిక పద కోశ:, ధ్వన్యాలోకకారికార్డదర్శినీ,కారికాసారశ్చ, 
మనోన్మనీ, అగ్నిపుత్రా: వయం భారతాః:, విద్యాపీఠ వైభవమార్గసూక్తయ:మొ..వి. = 
నృత్యరూపకములు : 


నాట్యావిర్భావం, రాధామాధవీయం, బుతుసందేశం (తెలుగు), బుతు సందేశం (సంస్కృతం), 
అర్థనారీశ్వర విలాసం, గౌతమి, శాంతి శిల్పి, సరిద్విరాగం, విశ్వేశ్వర విజయం, బుద్ధబో ధామృతం, 
ఆంధ్రకళావిలాసం, కాటనార్య విజయం, శ్రీ రామానుజ చరితం, నవనీత గీత, అమరావతీ వైభవం, 
శ్రీకృష్ణవేణీ విలసనం, శ్రీపద్మావతీశ్రీనివాసం మొ..వి. 

సంపాదకునిగా: 


సంస్కృతవిజ్ఞానవైభవం, Glimpses of Indo-Nepal Sanskrit Conference, Work Culture And 
Efficiency, with Special Reference to Indriyas, Ancient Indian Science and lts Relevance 
to the Modern World, The Epoch of Vivekanda in the Modern Age, వాక్యార్థవైజయంతి, జగ్గు 
వకుళభూషణకావ్యమాల, సంస్కృతవాజ్మయే శ్రీపండితరాజ వరివస్యా మొ..వి. 

పరిశోధనావ్యాసాలు : 

వివిధ పరిశోధన పత్రికలలో ప్రచురించబడినవి, సదస్సులలో సమర్పించినవి ౭౫ పైగా ఉన్నాయి. 
దర్శకత్వం వహించిన సంస్కృత చలన చిత్రం : హిడింబా భీమసేనం (రాష్ట్రీయ సంస్కృతవిద్యాపీఠం 
నిర్మించింది) 

విజయవంతమైన ప్రాజెక్ట్స్‌ : Electronic Text of The Mahabharata with Hyper Links, Gita 
Govindam (Audio) etc., 

పరిశోధన మార్గదర్శనం : పి.హెచ్‌.డి లు : 18, యమ్‌. ఫిల్స్‌ : 22 

విదేశీ పర్యటనం : సెయంట్‌ పీటర్స్‌ బర్గ్‌, రష్యా (2004), ఖాట్మండు, నేపాల్‌ (2008) 

ఇలా విద్యావ్యాసంగప్రస్థానం ముందుకు సాగుతూనే ఉంది. 

ఈమెయిల్‌, చరదూరవాణి :ranNiIsadasivamurty @yahoo.com, Ph. +91 9440246354 


